ISBN 81-237-1738-5 

పధమ ము[దణ 1996 (45 1915) 

© జతేం[ద మూహహాశ్వరీ, 1990 

తెలుగు అనువాదం ఆ నేషనల్‌ బుక్‌ ట్‌, ఇండియా, 1996 
Haddi Tutane Par ... cTelugst)D 

రూ. 9.00 

డైరక్టర్‌. నేషనల్‌ బుక్‌ (_స్ట్‌. ఇండియా, ఎ-5, (గీన్‌ పార్క్‌, 
నూ్యూూఢిలీ-110016 ద్వారా (పచురింపబడినది. 





నవ శిక్షిత సాహిత్వమాల 


ఎముకలు నిరిగి నప్పుడు... 


జితేంద్ర మాహేశ్వరీ 


బ(తాలు 
సుబ్బా ఘోష్‌ 
అనువాదం 
కె. ఎస్‌. వసంత లక్ష్మి 





wif 


నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌, ఇండియా 





ఎముకలు విరిగి నప్పుడు... 


పల్లెలో ఒకరోజున రామూ మామిడి చెట్టు ఎక్కి కింద పడ్డాడు. పడు 
తూనే గట్టిగా ఎడవటం మొదలు పెట్టాడు. చుట్టు పక్కల పాతాల 
మనుషులు పని చేసుకుంటున్నారు. రామూ ఎడుపు, కెకలూ విని 
వారు రామా సహాయానికి వచ్చారు. వస్తూనే రామా ఒక చెయ్యి 
వంకరగా ఉండటాన్ని వాళ్లు గమనించారు. రామూ తన చెతిని ఎత్త 
లేక పోతున్నాడు. కొంచం సపటః తాము చెయ్యి బాగా వాచిపో 
యింది. చెయ్యి ముట్టు కుంటే చాలు బాధతో అరుస్తున్నాడు. 

ఇద్దరు పల్లెవాసులు కలిసి రామూను ఎత్తి బండిలో కూర్చోపె 
ట్రారు. ఎత్తుతూంటె రామూకు భరించరాని నొప్పి కలిగింది. [గామవా 
సులు రామూను వస్తాదు (గామ వైద్యుడు) దగ్గరికి తీసుకు వెళ్లారు. 
వసాదు రామూ చేతిని చూశాడు. రామూ చేయి విరిగి పోయిందని 
నిర్ధారించాడు. అతడు రామూ చేతిని ఒక్కలాగు గట్టిగా లాగి తిన్నగా 
చేశాడు. పెన ఏదో మందు రాసి చేతికి కట్టుకట్టాడు. చెతిని లాగి 
తిన్నగా చేస్తున్నప్పుడు నొప్పు తాళలేక రామూ బాధతో అరిచాడు. 
చెప్పలేనంత నొప్పి కలిగింది. 

[గామవాసులు రామూను ఇంటికి తీసుకొచ్చారు. సాయంత్రానికల్లా 


అతడి చేతి వాపు రెట్టింపయ్యింది. నొప్బవల్ల రామూపరి స్ఞతి ఖా 
బాగులేదు. రాత్రంతా ఒక్క క్షణం కంటి మీద కునుకు లేదు. భోజనం, 
(తాగటం, మల మూత్రాదులన్ని పక్కలోనే చేయాల్సి వచ్చింది. మెల్ల 
మెల్లగా, ఎలాగయితేనేం, నొప్పి, వాపూ కాస్త, కాస్తగా తగ్గు ముఖంప 
టాయి. సుమారు నెలరోజుల తరువాత కట్లు విప్పుశారు. 

కానీ జరిగిందేమిటి? అతడి చెయ్యి ఇంకా వంకరగానే ఉండిపో 
యింది. కట్టెపుల్లలాగా గట్టిబడి వంగటమె లేదు. వస్తాదు కొన్నాళ్లు 
మాలీషు చేశాడు. కానీ దానివల్లా ఎమి ప్రయోజనం కనపడలేదు. 
రామూ చాలా ఉదాసీనంగా అయ్యేడు. ఆ చేతో ఎపసి చేయలేక 
పోతున్నాడు. 

రామూతండి హరి, ఆలోచించి, రామూను ఒకసారి (ప్రభుత్వ ఆస్ప 
(తిలో చూపంచాలన నిర్దయించాడు. ఆమరునాడే రామూని ఆస్ర 
[తెకి తీసుకెల్లాడు. ఎముకల డాక్టరు రామూ చెతిని క్షుణంగా పరీక్షిం 
చాడు. ఆయన రామూ చేతికి ఎక్స్‌రే ఫోటో తీశారు. రామూ మోచేతి 
ఎముక వంకరగా అతుక్కుందని చెప్పారు. బాగవటం కష్టమని కూడా 
_ ఐవరించారు. ఇదిఐణ హరి చాలా బాధపడ్డాడు. 

హరి డాక్టరును అడిగాడు, “ డాక్టరుగారూ, రామూ మోచెతి ఎముక 
వంకరగా ఎందుకు అతుక్కుందండిీ ?” 

డాక్టరు ఇలా జవాబిచ్చారు, “ఎముక విరిగి నప్పుడు అది తన 
సరెన స్థానం నుండి కదిలి పోతుంది. దానిని సరిగా సవరించటం 
అలతి ఆవశ్యకం. అలా చేయకపోతే, ఎముక ఎ విధంగా పోయిందో, 
ఆ జరిగిన చోటు నుంచే అతుక్కుపోతుంది. ఒకసారి అతుక్కుపోతే, 
ఇక మరి అంతే, ఇక దాన్ని తిన్నగా చేయడం అసాధ్యం కొన్నికొన్ని 


4 


సార్లు ఆపరెషన్‌ ద్వారా దాన్ని సరి చేయ వచ్చు.” హరి అడిగాడు, 
“కాని డాక్టరుగారూ, ఎడి చెయ్యి ఇలా వంకర పోయిందేమండీ?” 

డాక్టరు గారు ఇలా జవాబిచ్చారు, “ఎముక అతుక్కోవటానికి, దాన్ని 
కదలకుండా జాగత్త వహించాలి. అందుకోసం (ప్రక్క నుండే కీళ్లను 
కూడా కట్టి ఉంచాలి. అలా చేయకపోతే అతుక్కున్నప్పుడీ విధంగా 
వంకరగా అయిపోతాయి. కానీ ఈ వంకర కొంత సహజమే, ఆ తరు 
వాత కమెణ అది తగ్గుతూ వస్తుంది.” 

హరి రామూను ఇంటికి తిసుకు వెల్లాడు. రాత్రి అంతా సరిగ్గా నిద 
పోలేక పోయాడు. అతడిమనసులో ఏవేవో (ప్రశ్నలు. రామూ చేయి 
వంకర కా కుండా కావాడటవులా? ఎముకలు వరిగి నప్పుడు సరెన 
చికిత్స ఏ విధంగా చేయించాలి? ఇలా ఎన్నో. అతడు చివరికి దిన్ని 
గురించి పూర్తి వివరాలన్ని డాక్టరు వద్ద తెలుసుకుని సలహా పొందాలి, 
అణ నిర్ణయించాడు. 

మరునాడు హరి తిరిగి ఆస్పథతిక్‌ వెల్లాడు. అక్కడ చాలామంది 
వారి ఎముకలకు చికిత్స పొందటం గమనించాడు. కొంతమంది చెతులు 
ప్లాస్టర్‌ లో ఉంటె, కొంతమంది కాళ్లు ప్లాస్టర్‌ లో ఉన్నాయి. 

హరి డాక్టరుగారిని అడిగాడు. “డాక్టరుగారూ, రామా చెయ్యికూడా 
ఈ విధమైన చికిత్సతో బాగయి ఉండేదా?” 

డాక్టరు అన్నారు, “సరైన చికిత్సతో చాలా మట్టుకు, ఎముకలు. 
అతుక్కుంటాయి, ఎముకల సరైన పరిస్థితి ఎక్సరే ద్వారా తెలుసు 
కోవచ్చు. ఎముకలు అతుక్కున్న తరువాత కొన్నాళ్లపాటు జాగత్తగా 
ఉండాలి. దినివల్ల ఎముక తిరిగి మామూలు స్థితికి రాగలుగుతుంది.” 


5 


శరీరంలో ఉండే ఎముకల అస్థిపంజరం 


(అ) మోకాలి కీలు 


(ఆ) మోచేతి కీలు 


హ్‌ 
A 
గ్‌ 
Es 
(స 
జ 





హరి మల్లి అడిగాడు, “మా పల్లెలో అడపాదడపా ఎవరికో ఒకరికి 
ఎముకలు విరుగుతూనే ఉంటాయి. అసలీ ఎముకలు అంటే ఎమి 
టండీ?” 

డాక్టరు గారీ విధంగా జవాబిచ్చారు. “మనశరీరం ఎన్నో చిన్నవి, 
పెద్దవి ఆయిన ఎముకలతో తయా రంది. ఈ ఎముకల గూడునె అస్థి 
పంజరం అంటారు. ఎముకలలో చాలా భాగం కండరాలతో కప్పబడి 


ams.” 


(ఆ) కండరాల సహాయంతో మోచతన వంచటఅ; 
ఉంటుంది. ఈ కండరాలే, ఒక ఎముకను మరొక ఎముకతో జోడించి 
ఉంచుతాయి. వీటి సహాయంతోనె మనం మన కాళ్లనూ, చేతులనూ 





రకరకాలుగా వంచగలుగుతాం.” 

“రెండు ఎముకలు కలిసిన చోట ఒక కీలు ఎరుడుతుంది. ఉదాహ 
రణకు, మోచేయి, మోకాలూ వగైరా. కిళ్ల దగ్గరి ఎముకలను తడి 
మితే విట్‌ ఉనికిని [గహంచవచ్చు.” 


హరి తన మోచేతిని తడిమి ఎముకను చూసుకున్నాడు. అతడు 
7 


(అ) భుజంలోని రేకులాంటి 


డీ 
Sree, 





పురెలోపల మెదడు. 


(ఆఅ మామూలుగా ఉన్న 
జ చమన 
కాలిపై బరువైన రాయి పడటం వల్ల ఎసుక ఎరిగి పోయింది. (ఆ) రోగ (గస్తమైన ఎముక. 





| 
| 
/ 
| 
| 





తన శరీరం లోని అన్య కళ్లను తడిమి ఎముకలను చూసుకున్నాడు. 

అతను అడిగాడు. “డాక్టరుగారూ, మా పల్లెలో తవ్వకం పనులు 
జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు జంతువుల ఎముకలు కనబడుతూ 
ఉంటాయి. మన ఎముకలు కూడా అలాగే ఉంటాయా?” 

డాక్టరు తమ అల్మారాలో నుంచ ఒక ఎముకను ఐటికి తీశారు. 
చూడటానికి అదొక కట్టెపుల్లలా ఉండి. అపుడిలా అన్నారు, “మన 
ఎముకలూ, జంతువుల ఎముకలూ సుమారుగా ఒకే విధంగా ఉంటాయి. 
కాని శరీరం లోప పలున్నపుడు ఇవి యిలా [పాణంలని కట్టెపుల్లలా ఉండవు. 
బిటి గుండా కూడా రక్తం (పవహిాసూంటుందడి. శరీరంలొని వివిధ తోను. 
ఎముకలు చూడటానికి వెర్యెరు బఎదధూాలుగా ఆంతా: కొన్న ఎము 
కలు చప్పాగా ఉంటాయి. స్తం, పురుషులలో కొన్ని ఎముకల సర్శ్మాణం 
౩ ఆగ్రరు ఏధంగాఆలిటురిది; కొన్ని ఎముకలు శరిరంలోని నాజూకైన 
అంగాలను కవచంలా కాపాడటానికి, అంటి మెదడు కోసం ప్పు౮. 
గుండె, ఊపిరి తిత్తులకోసమై నతన పంజరం. ఎముకల్లోని 
దారుఢ్యం, లలా కొన్న తత్వాల వల్ల వస్తుంది. సన 
కాల్తయం అంటాంమనం.” 

హరి అడిగాడు, “ఎముకలు ఎలా వరుగుతాయి?” 

డాక్టరు ఎవరించారు, “మామూలుగా ఎముకలు ఎదైనా గాయం 
తగిలితెనె విరుగుతాయి. [కింద పడినప్పుడు శరీరం యొక్క పూర్తి 
బరువు ఎదైనా ఒకే ఒక ఎముకమపె పడితే, అది విరుగుతుంది. Nl 
సార్లు, ఎముకలు దెబ్బతగలక పోయినా = బీటలు వారతాయి.' 

సరిగా అదేసమయానికి ఒకామె తన చేతుల్లో కొన్ని రోజుల వయసు 
మా(తమె ఉన్న ఒక బిడ్డను తీసుకుని వచ్చింది. అడి చూసి హరి 


9 


K 


ప్పుడు చేయి వాచిపోతుంది. 


Ye 
ta 
ఉం 
రం 
న్న 
గే 
(a 





అడిగాడు, “అరే, ఇంత చిన్న బిడ్డకు కూడా ఎముక విరిగిందా?” 

డాక్టరు గారిలా జవాబిచ్చారు, “అవును ఈ బిడ్డకు పురిటి సమ 
యంలో ఎముక విరిగింది. ఇలా జరగటానికి కారణం, అజ్ఞానులైన 
మంత్రసానులు, దాయీలు. పురిటి లో బిడ్డను అస్తవ్యస్తంగా లాగటం 
వంటి చర్యలు చేయటం.” 

“ఎముకలు పుట్టిన దగ్గరినుండి, మరణించేలోగా ఎప్పుడైనా ఏర 
గవచ్చు. బల్లల ఎముకలు కొంచెం సులభంగా విరుగుతాయి. ఎందు 
కంటే అవి చాలా లేతగా ఉంటాయి.” 

హరి తిరిగి అన్నాడు, “డాక్టరు గారూ, మా పల్లెలో ఓసారి ఒక 
ముసలి అతని ఎముక విరిగింది. కొద్దిరోజుల తరువాత అతను చని 
పోయాడు. ఎముక విరగటానికీ, అతని చావుకూ సంబంధ మేమిటి?” 

అప్పుడు డాక్టరు గారిలా అన్నారు, “ముసలితనంలో ఎముకలు 
విరిగి నప్పుడు, ఆమనపష కొన్ని నలల పాటు మంచానపడి ఐశాంతి 
తీసుకోవలసి వస్తుంది. దీనివల్ల శరీరంలోని ఇతర భాగాలు పాడయి 
పోతాయి. ఛాతీలో కఫం పేరుకుంటుంది. మూతపిండాలలో వాపురా 
వచ్చు. ఈ పరిస్థితుల్లో మరణంకూడా సంభవించవచ్చు. సరైన చికిత్స 
ద్వారా ఇటువంటి బాధలు కలగ కుండా చూసుక వచు." 

హరి అన్నాడు, “కాని డాక్షరుగారూ, దెబ్బతగలడమనేది ఒక అతి 
సాధారణ. ఏషయం, ఎముక ఏరిగిందో అదో తెల్ఫుకో వటం ఎలా?” 

డాక్టరుగారిలా అన్నారు, “ఎముక వరిగి నప్పుడు, ఆ చుట్టూరా 
రక్తం వచ్చి చేరుతుంది. దీనివల్ల విరిగిన భాగంలో వాపు వస్తుంది. 
చేయి వంకర తిరుగుతుంది. కొన్ని సార్లు ఎముక విరిగిన శబ్దం కూడా 
వినవస్తుంది. ఎముక విరిగి నప్పుడు చాలా నొప్పు కలుగుతుంది. 


11] 


3 
yi 
| 
fa 
. 
3 
సీ 


J 


వ! 
€ 


ఎముక విరిగి చర్మాన్ని చీల్చుకు 





ముట్టు కుంటె, విరిగిన ఎముకలు ఒకదానినొకటి రాసుకుంటాయి. దీని 
వల్ల శబ్దం వస్తుంది, ఆయున విపరీతమైన న బక లుగుతురది "చాలా 
నారు ఎముక విరిగిన భాగం [వెలాడు తుంది. ఆ భాగంతో ఎ పనినీ 
చేయలేరు. కొన్నిసార్లు ఎముకలో బీటమాత్రమే పడుతుంది. అటువం 
టప్పుడు నొప్పి తప్ప మరేమి కనబడదు. పిల్లలలో సాధారణంగా 
ఎముకలు ఈ రకంగానె విరుగుతాయి. ఇది కనిపెట్టడానికి ఎక్స్‌రే 
తీయటం అవసరం.” 

_అకృొహట్మసారి ఎరిగిన ఎముక బటికి పొడుచుకు వచ్చెస్తుంది. అటు 
వంటిప్పుడు చాలా రక్షసావం జరుగుతుంది. చుట్టుపక్కలగల దుమ్మూ, 
ధూల గాయాన్ని మలినం చేస్తాయి. దీనివల్ల గాయానికి చీముపట్టవచ్చు. 
ఈ చీము లోపలి ఎముక వరకూ కూడా విస్తరించే ప్రమాదముంది. ఇలా 
జరిగితె ఇదొక పెద్ద సమస్యగా మారుతుంది. ఎన్నోసార్లు ఇలా ఎవస్తరించిన 
చీము, మానటానికి ఎన్నో ఏళ్లు కూడా పడుతుంది.” 

హరి అడిగాడు. “డాక్షరుగారూ, మా ఇళ్లు ఆస్ప(తి నుండి ఇరవై 
మైళ్లదూరంలొ ఉన్నాయి. ఇక్కడికి రోగని తీసుకొచ్చే సమయంలో 
ఎంతో కుదుపూ అదీ ఉంటుంది. దీనివల్ల విపరీతమెన నొబ్బ కలుగు 
తుంది. దీనికి మరేం చేయాలండీ?” 

డాక్టరు గారివిధంగా జవాబిచ్చారు. “మొట్టమొదట, విరిగిన ఎము 
కకు, కదల కుండా ఉండెందుకై, ఒక ఆధారమేర్పరచాలి. ఇక రోగికి 
కొంత ఉపశమనం కలుగుతుంది. ఎముకకు ఆధారంగా, ఎదైనా గట్ట 
వస్తువును ఉపయోగించ వచ్చు. ఇంట్లోనే, దొరికె కర లేక చెక్క 
బద్దీలు, పట్టిలు లాంటివి దీనికై ఉపయోగించ వచ్చు. ఇటువంటి రక 
రకాల వస్తువులను, ఎముకకు ఆలంబనంగా వాడవచ్చు. శరీరం లోని 
మరే భాగం తోనైనా, విరిగిన ఎముకను కలిపి కట్టినందు వల్ల కూడా 


13 





ఈ రకమైన ఆలంబన లభిస్తుంది.” ఇటురా, నికు శరీరం లోని వివిధ 
అంగాలకు ఇలా ఆలంబన నిచ్చే పద్ధతి చూపిస్తాను: 

“భుజం దగ్గరి ఎముక విరిగినప్పుడు |త్రికోణాకారం గల పట్టని 
వాడవచ్చు. 


(తికోణాకారపు బట్టితో పటీక 
t 


౬ | 





“చేతి ఎముక విరిగినప్పుడు. విరిగిన చెతిని ఛాతీతో కలిపి కట్టాలి. 





విరిగిన ఎముకను ఛాతికేసి అదిమికూడా కట్టవచ్చును. 





“తొడ ఎముక విరిగినప్పుడు, విరిగిన తొడను రెండవకాలి తొడతో 
కలీబఐ కట్టాలి.” 

“మాకాలు లేదా అంతకన్న కింది భాగాలకు క(రబద్దలు లేక గట్టి 
ఏటలు వగైరా వాడవచ్చు.” 

“ఇలా ఆలంబనకై కడుతున్నప్పుడు మరీ గట్టిగా కట్ట కుండా జాగత్త 
వబాంచాలి. ఎక్కవ గట్టగా కట్టిస్తే, ఆభాగానికి రక్షపసరణ ఆగిపో 
తుంది. అలాంటప్పుడు ఆ భాగం రక్తం లేమి వల్ల చచ్చుపడవచ్చు.” 


LF 


“ఒకవెళ ఎముక పైన గాయం తగిలితే, దానికి కూడా సరైన సంర 
క్షణ అవసరం. మొదట దెబ్బతగిలిన చోటును మంచి నీటితో శుభప 
రచాలి. ఆ తరువాత ఒక శుభంగా ఉతికిన రుమాలుగాని లేక మరే 
దిన శభంగా ఉతికిన బట్టతోగాని, ఆ గాయాన్ని కప్పి ఉంచాలి. ఇక 
ఎరిగిన ఎముకకు ఆలంబనం కల్పించే కర లేదా చెక్క బల్లతో 





కలిప కట్టాలి. ఒకవెళ గాయం నుండి రక్తనావం అధికంగా ఉంటె 
కట్టును కొంచెం గట్టిగా కట్టాలి. దీనితో రక్తం కారడం కొంత తగ్గు 
తుంది. రక్తం కారటాన్న ఆపటానికి దానైపెన మట్ట చల్లకూడదు.” 

“కొన్ని సార్లు ఎరిగిన ఎముక గాయంలోంచి సెక పాటు కుమా ని 






బట పడింది. 
("= 


(ఆఅ) చర్మం లోంచి విరిగిన ఎముక ముక్క 
(ఆ) ఆపరేషన్‌ ద్వారా విరిగిన ఎముక ముక్క 


అతెకించబడింది. 


ముక్కలా విరగవచ్చు. విరిగి బైటపడిన ఈ ఎముక ముక్కను నటితో 
శుభంగా కడిగి, ఒక శుభమైన బట్టలో ఉంచి, రోగితోబాటు ఆస్ప 
(లెక తీసుకు వెల్లాలి. సాధారణంగా ఇలా ఎరిగి ముక్కాపోయిన ఎము 


(అ) తెగి పోయిన చేతి ముక్కను శుభ్రమెన నీట్‌లో కడగాలి. 


(ఆ) దాన్న ఒక: హరి శుభమైన బటలో ఉంచాలి, 


ఫ్‌ 


అనో (శీ! 


(ఇ) దీన్ని ఒక ప్లాస్టిక్‌ సంచిలో భద్రపరచాలి. తన Mp 


(ఈ) ఒక పెద్ద సంచిలో ఐసుముక్కలు వేయాలి. దానిలో చేతిని ఉంచాలి. 








కను తిరిగి దాణ స్థానంలో అతికించే వీలుంటుంది." 

కొన్ని కొల్న సార్లు శరీరంలోంచి ఎవెనా భాగాలు దెబ్బ తగిలి తగ్‌ 
పోవచ్చు. ఈ ఐధంగా తెగిపోయి వెరెన భాగాలను తిరిగి జోడించ 
వచ్చు. తగి, వెంన అంగాన్న ఆస్సతిక్‌ చర్చా సమయంలో చాలా 


ఊ్నాగత ప తాతచాలు, 

“మొదట తెగిపోయిన అంగాన్ని శుభమైన నటితో కడగాలి. దీనిని 
ఒక శుభంగా ఉతికిన బట్టల గో చుట్టాలి. ఆ తరువాత దినిని ఒక ప్లాస్టెక్‌ 
SOOO న పు SOO Fes గటగా మక్‌ రాలి మరొక పెద్ద 
ప్లాస్టిక్‌ సంచిలో సగంవరకు ఐసుముక్కలు వెసి, లేదా ఐసు లేకపోతె 
చల్లన నిరు కూడా వాడ వచ్చు, తెగిన భాగం ఉంచిన చిన్న సంబుణ 
అందులో వేయాలి. ఇలా చెసినందువల్ల తెగిన భాగం త్వరగా వాడు 
కాదు. ఆపరేషన్‌ ద్యారా దాన్ని తిరిగి అతికించ వచ్చును. ఈ ఆపరె 
షన్‌ కొన్ని పెద్ద ఆసుపుతుల్లో మాతమె చెయ విలౌతుంది.” 

హరి అడిగాడు. “ఎముకలు ఎరిగి నపుడు ఆస్పతిలో చికిత్స ఎలా 
చేసారండి ?” 


21] 


డాక్టరుగారిలా అన్నారు. “మొదట రోగిని పరిక్షైంచి, ఎ ఎముక విరి 
గిందో నిర్ధారిస్తారు. విరిగిన భాగంలోని రక్తనాళాలూ, నరాలూ పరీక్షి 
నారు. కొన్ని సార్లు విరిగిన ఎముక ఆ భాగంలోని రకనాళాలనూ, 
నరాలనూ నొక్కివెస్తుంది. మరికొన్నిసార్లు వాటిని కత్తిరించి వేస్తుంది 
లేదా తెంపేస్తుంది. అలా జరిగి నప్పుడు ఆ భాగంలో తిమ్మిరి ఎక్కి 
నట్లుంటుంది. లేదా నీలంగా మారిపోతుంది. ఇది చాలా గడ్డు సమస్య. 
ఒకవెళ వెంటనే ఆపరేషన్‌ ద్యారా ఈ ఒత్తిడిని తొలగించక పోయిన 
ట్రయితె, ఆ భాగం ఎప్పటికి చచ్చుపడిపోతుంది. కొన్న కొన్ని సార్లు, 
ఇలా చచ్చు పడిపోయిన భాగాన్ని తీసివేయవలసి వస్తుంది.” 

“ఈ ఎధమెన ఒత్తిడిని, ఇంట్లోనే రోగి ఉన్నప్పుడు కూడా తొల 
గించ వలుందా?” హరి అడిగాడు. 

మరల డాక్టరుగారిలా అన్నారు. “కొన్న సార్లు విరిగిన ఎముకను 
తిన్నగా పెట్టి కట్టినందువల్ల ఈ రకపు ఒత్తిడిని తగ్గించవచ్చును. 
ఒత్తిడి తగ్గినట్లని పంచక పోతె వంటనే, దగ్గరిలోని పద్దాసుపతికి 
రోగిని తరలించాలి. రక్తనాళాలు, నరాలూ సరిగా ఉన్నట్టయితే, 


~ ను 





స న 
జ చ 
mm న... 
చా 
ల యానా 


తన 


(ఆ) లాగి ఉంచటం. 


22 


ఎముకను సరిచేసి, ఎముకకు ఏదైనా ఒత్తు పెట్టి కట్టుకడతారు. 
ఎక్స-రే తో ఎముక యొక్క ఫోటోను తీస్తారు.” 
హరి ఇలా అడిగాడు. “బైట కూర్చున్న చాలామందికి ప్లాస్టర్‌ న 





ఉంది. ఎముకలు ఎరిగి నప్పుడు వొస్టరు వఐయటము సరెన చకిత్సా?” 

“లేదు. అదొక్కటెకాదు. చాలా మంది రోగులకు ప్రాస్ట ర అవసర 
మౌతుంది. కొన్న ఎముకలు ఉత్త కట్టు కటనా అతుక్కుంటాయి. కొన్న 
ఎముకలు సరి చేయటానికి వాటిని లాగిఉంచవలస వస్తుంది. దిని 
కోపం: రోగిని కొన్ని వారాలవాటు ఆస్పతిలో ఉంచవలసి వస్తుంది. 
కొన్ని ఎముకలు ఆపరేషన్‌ లేకుండా అతుక్కోవు. వీటిని ఆపరేషన్‌ 
చస అతికించాలి వస్తుంది.” అన్నారు డాక్టరు. 

“డాక్టరుగారూ! ప్లాస్టర్‌ అంటే ఏమిటి? దీనితో ఎముకలు ఎ వధంగా 

23 


అతుక్కుంటాయి?” అన హరి అడిగాడు. 

దానికి డాక్టరు ఈ విధంగా జవాబిచ్చారు. “ప్లాస్టర్‌ లో ఉండేది 
సున్నం. ఈ సున్నంతోన బొమ్మలు కూడా చేస్తూంటారు. నిటిలో తడి 
పిన సున్నం, ఎ ఆకారం లోకి కావలిస్తే ఆ ఆకారంలోకి మలుచుకో 
వచ్చు. ఆ సున్నం అదే ఆకారంలోకి ఎండి గట్టిపడుతుంది. ఆస్ప 
[తలో సున్నం పొడిని పట్టిలలో నింపుతారు. ఎవరికైనా ప్లాస్టర్‌ వెయ 
వలసాబ్చ నప్పుడు ఎముకను కొద్దిగాలాగి సరైన స్థానంలోనికి తెబ్బం 
చటం అవసరం. సున్నం పూసిన పట్టీలను నీటిలో తడుపుతారు. ఒక్కొ 
క్కొపారను ఐరిగిన భాగం-ప చుడతారు. ఈ సున్నం సుమారు 4-5 
నిమిషాలలో ఆరిపోతుంది. ఆరే లోగా దానికి ఆ శరీరం భాగపు ఆకారం 
వస్తుంది. దీనివల్ల విరిగిన ఎముకను కదల కుండా స్ఞరంగా ఉంచు 
తుంది. ఎముక సహజంగానే పెరిగి అతుక్కు పోతుంది. ప్లాస్టర్‌ విరిగి 
అతుక్కుంటున్న ఎముకను కెవలం కదల కుండా మాత్రమే ఉంచు 
తుంది, ఎముకను అతికించెపని న్లాస్టర్‌ది కాన్‌ కాద్సు విరిగిన ఎముక 
చుట్టు పక్కల మొదట జరిగ అుమముక పచ్చిగా ఉంటుంది. [కమెస్‌ 
అది దృఢంగా తయారవుతుంది. వెర్యెరు బముకలకు అతుక్కునెం 
దుకు పట్టె సమయంలో కూడా తేడాలుంటాయి. ఐల్లల ఎవకలు త్వరగా 
అతుక్కుంటాయి. పిల్లలకు చేతి ఎముకలు మూడు లేక నాలుగు వారా 
లలో అతుక్కుంటాయి. కాలి ఎముకలకు ఆరు వారాల వరకూ పట్టచ్చు. 
పెద్దల ఎముకలు అతుక్కోవటానికి దీనికి రెట్టింపుసమయం పడు 
తుంది. ఎముక అతుక్కోగానే ప్లాస్టర్‌ తీసివేస్తారు.” | 

“అరె! ఇది చాలా సులభమైన పద్ధతే! ఇంలాంటి బ్లాస్టర్ను ముల 
ఇంట్లో కూడా వేసుకోవచ్చు.” హరి సంబరపడుతూ అన్నాడు. 


24 


డాక్టరుగారు నవ్వుతూ అన్నారు. “అబ్బ అలాకాదు. ఇది వినటానికి 
సులువని పించినా, అంత సులభం చెసేటప్పుడు మాతంకాదు. ప్లాస్టర్‌ 
వేసేందుకు మంచి అనుభవం కావాలి. అనుభవం లేని వారి చెతవ 
యించుకుంటే, ప్లాస్టర్‌ వదులవ్వచ్చు. అలాజరిగితే ఎముక తననస్థానం 
నుండి కదిలి పోతుంది.” 


“ప్లాస్టర్‌ బిగుతైపోతే, చర్మాన్ని రాబడి: వల్లి 'గాయూలు అ ఏకు, 
ఒక వెళ ప్లాస్టర్‌ మరది చిగుతైపోతె, ఆ భాగానికి రక్షకపసరణ ఆగి 
పోవచ్చు. ఇటదొర కర్రను సమస్యగా కూడా మారవచ్చు. అటువంటి 





విదిగిన భాగాన్ని ఎత్తుగా ఉంచే ఐడానం. 





పరిస్థితుల్లో రోగి యొక్క, కాలుగానీ చేయిగానీ తీసి వేయ వలసి 
రావచ్చు.” 

అప్పుడు హరికి తమ [గ్రామంలో ఒక అబ్బాయికి ఎముక విర 
గటం, ఆ తరువాత అతడి చేయి తీసివేయటం గురొచ్చింది. ఒక 
వెళ ప్లాస్టర్‌ సరిగా వెయలేదేమో అనుకున్నాడు. అతనిలా ఆలోచి 
సూండగా గదిలోకి ఒకరోగి వచ్చాడు. అతడికి ఇప్పుడిప్పుడె ప్లాస్టర్‌ 
వెసినట్టుంది. 

ఆ రోగితో డాక్టర్‌ గారిలా అన్నారు. “ప్లాస్టర్‌ అ రర తోడు 
రోజుల దాకా జా[గత్త వహించటం చాలా అవసరం. మర, లాగా 
ఆరవరకూ చేతోగాని, అర చేతోకానీ ఏ పనులూ చేయవద్దు, కదప 
వద్దు. ఇలా కదపకుండా ఉంచకపోతే ప్లాస్టర్‌ విరిగిపోతుంది. దీనివల్ల 
క నొబ్బ, బాధకలగటమెగాక, ఎముక సరెన పద్దతిలో అతుక్కోక 
పోవచ్చు. ఆ ప్లాస్టర్‌ తడవకుండా చూసుకోవాలి. స్నానం చేసేసమ 
యంలో ప్లాస్టర్‌ వేసిన భాగాన్ని ప్లాస్టక్‌ కవర్‌ లేదా పాలిథీన్‌ బాగ్‌ తో 
కపాలి. మలమూతాదులు విసర్జించే సమయంలో కూడా ప్లాస్టర్‌ 
మలినం కాకుండా చూసుకోవాలి. శరీరం లో ఎ ఎముక విరిగితె 
అక్కడ వాపువస్తుంది. ఆ భాగాన్ని ఎత్తులో ఉంచాలి. దీనివల్ల వాపు 
తగ్గుతుంది. శరీరంలోని విభిన్న భాగాలను ఎత్తులో ఉంచెవిధానం ఈ 
చిత్రాల్లో చూడచ్చును.” 

“ప్లాస్టర్‌ ఆరిన తరువాత, ప్లాస్టర్‌ లో ఉన్న కాళ్లూ లక చెతివెళ్లు 
కదపగలగాలి. ఇలా చేసింనందు వల్ల కూడా వాపు తగ్గుతుంది.” 

రోగి ఇలా అన్నాడు. “డాక్టరుగారూ, నా జబ్బలో చాలా నొప్పిగా 
ఉంది. దీనికేదైనా మందు ఇవ్వండి.” 


27 


డాక్టరు గారు ఒక మందు రాసబ్బి ఇలా అన్నారు. “సాధారణంగా 
ప్లాస్టర్‌ వేయగానే, చాలామెరకు నొబ్బ అదె తగ్గివోతుంది. అలా కాక 
పోతే నాకు వెంటనే చూపించండి. ఇంక వెరే లక్షణాలు ఎవెనా కన 
పడినా వెంటనే నాదగ్గరకు రండి. ఈ లక్షణాలు ఏమి టంటే-మొద 
టిది, వేళు వాయడం లేదా పొడుగు అవటం. రెండవది వేళ్లు కదప 
లేక పోవటం. మూడవది వెళ్లలో బిజీ స్పర్శ లెక, తమ్ము రెక్కడం. 
గోళ్లు నీలిరంగుకు మారినా తక్షణం ఆస్పతిక్‌ తీసుకు రావాలి. ఇటు 
వంటప్పుడు ప్లాస్టర్‌ను కత్తిరించ వల్పొస్తుంది. జకవితళ ఆస్ప(తి దూరంగా 
ఉంటే ప్లాస్టర్‌ను ఇంటిదగ్గరే కత్తిరించి తీసివేయచ్చు. ఇంట్లో ఈ 
విధంగా ప్లాస్థర్‌ను కత్తిరిస్తున్నప్పుడు, మొదటిగా ప్లాస్టర్‌ను తడిపి 
నానబెట్టాలి. అప్పుడది తడిసి మెత్తబడుతుంది. దీనిని చాకుగాని, 
బ్రేడుగాని ఉపయోగించి కత్తిరించి, వెంటనె రోగిని ఆస్ప|తిక్‌ 
తరలించాలి.” 

అప్పుడొక రోగి ఇలా అడిగాడు. “డాక్టరుగారూ, ప్లాస్టర్‌ వేశాక, 
దాని(క్రింద దురద పుట్టినపుడేం చేయాలి?” 

“ఈ దురద కొద్ది సేపట్లోనే. తగ్గిపోతుంది. ప్లాస్టర్‌ లోపలికి పెన్సిళ్లు, 
తీగెలూ, సూదులూ వంటివి గుచ్చకూడదు. అవి లోపలివైపు గుచ్చు 
కుని గాయం చేసే (పమాదం ఉంది. అలా అయిన గాయాలు, లోప 
ల్లోపలే భయంకర పరిణామాలకు దారితీయచ్చు. దురద దానంత 
టదె తగ్గకపోతే, డాక్టరు సలహా పొందడం మంచిది.” 

“ప్లాస్టర్‌ లోపల పౌడరు లాంటివి ఎప్పుడూ వేయకూడదు. పౌడరు 
లోపల కళ్ళి కుల్లిపోతుంది. అటువంటప్పుడు అనెక చర్మ రోగాలు. 
కూడా రావచ్చు.” 


28 


“ప్లాస్టర్‌లో బు ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చిన చోట్ని కత్తిరిం 
చకూడదు. ఇలా చేస్తే ఎముక దాన్ని స్థానం నుంచి జరిగిపోవచ్చు. 
కాలుఎరిగి నప్పుడు ప్లాస్టర్‌ వేశాక కొన్ని సార్లు, కొంత కాలంపాటు 
నడవకుండా ఉండవలసి రావచ్చు. కాని ఈ సూచన నుల్లంఘించి 
రోగి నడిస్తే, ఎముక జరిగి పోవచ్చు.” 

ఒకరోగి ప్లాస్టర్‌ను తీసివేయటం హరి గమనించాడు. అతని చేయి 





నల్లగా కమిలి ఉంది. పన చాలా పొరలు పారలుగాకట్టంది. రోగి 
చాలా ఆందోళనతో భయపడుతూ కనిపించాడు. 

డాక్టరుగారు ఆరోగికి ఇలా చెప్పారు “ప్లాస్టర్‌ తీసి వేశాక ఈ రకంగా 
కనపడటం మామూలే. ప్లాస్టర్‌ లో చర్మం పైన పొరలు కడతాయి, 
దురదకూడా ఉంటుంది. కాని గోక కూడదు. వేడినీరు, సబ్బూతో ఆ 
భాగాన్ని కడగాలి తరువాత పూర్తిగా ఆర బెట్టాలి. దానిపైన ఎదైనా 
[క్రీమ్‌ గానీ, నూనెగాని పూయాలి. ఈ విధంగా చేస్తే వారంరోజుల్లో 
ఈ చర్మం కూడా శరీరంలో మిగతా చర్మపురంగుకు వచ్చెస్తుంది.” 

“ప్లాస్టర్‌ విప్పాక కొద్దిపాటి వాపు కూడా వస్తుంది. ఈ రకం వాపు 
ఎక్కువగా కాళ్లల్లో వసూంటుంది. నాయంతాలకు ఎక్కువవటం, ఉద 
యానికి తగటం జరుగుతుంది. ఇలా కొన్నాళ్ల వాటుంటుంది. ఇది 
సహజం. ఈ వాపు దానంతకదే తగ్గుతుంది.” 
రోగి అన్నాడు, “కానీ డాక్టరు గారూ, నాచేయి ఎండిన పుల్లలా 

తయారైందె? చెయ్యి కదపలేకుండా కూడా ఉన్నాను. ఈ చేతో పన్లు 
చెసుకో గలుగుతానా?” 

“ప్లాస్టర్‌ లోపల ఉన్న కీళ్లు కొద్దిగా పట్టెసాయి. ఆ భాగంలోని కండ 
రాలు కూడా బలహీనమౌతాయి. ఇందులో భయపడవలసిందేమీ లేదు. 
దీనికోసం డాక్టరు ఇచ్చిన సలహాలను తు.చ. తప్పకుండా పాటిస్తే 
కొద్ది రోజుల్లో పూర్తిగా చేయి స్వాధీనంలోకి వస్తుంది. కండరాలు కూడా 
ముందులా సరిగా తయారవుతాయి.” 

“కొంత మంది దీనికోసం మాలిషు, మర్దనాలూ చేయించు కుంటారు. 
కాని ఇది ఎప్పుడూ చేయకూడదు. దీనివల్ల చాలా హాని కలుగు 
తుంది. కొన్నినార్లు దీనివల్ల కీలు శాశ్వతంగా లొంగకుండాపోయ [ప్రమా 


30 


దముంది.” అన్నారు డాక్టరుగారు. 

“మా (గామ పెద కోసారి ఎముక విరిగితే, పట్నంలో ఆపరెషన్‌ 
చెశారండి. కాల్లో ఇనపకడ్డి వేశారని చెప్పుకుంటూంటారండి. అలా 
ఎందుకు చేసారండి?” హరి అడిగాడు. 


విరిగిన ఎముక లోపల 
కడ్డి వేయబడింది. 





డాక్టరుగారిలా జవాబిచ్చారు, “చాలావరకూ విరిగిన ఎముకలు ఏ 
ఆపరేషనూ అవసరం లేకుండానే అతుక్కుంటాయి. కొన్న ఎముక 
లకు ఆపరేషన్‌ అవసరమౌతుంది, ఉదాహరణకి:తుంటి ఎముక. కొన్ని 
ఎముకలు విరిగినపుడు వాటిని కదల కుండా ఉంచటానికి, రోగిని 
కొన్ని నెలలవాటు మంచంలో ఉంచవలసి వస్తుంది. కొన్ని రకాల 
ఎముకలు విరిగినపుడు ఆపరేషన్‌ ద్వారా బాగు మ రారు; దీనివల్ల 
రోగి తరగా ఊతకరల సహాయంతో నడవగలుగుతాడు. ఆపరేషన్‌ 
లో ఎముక లో విరిగిన భాగాన్ని లోహపు కడ్డీ లేక రేకు తో అతికి 
సారు. ఈ లోహం (ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది. ఈ రకం 
ఆపరేషన్‌ యొక్క సౌకర్యం కొన్ని పెద్ద ఆసుపతులలో మాత్రమే 
ఉంది.” 

ఈ వివరాలన్ని తెలుసుకుని హరి చాలా సంతోషించాడు. ఇక 
తను [గామంలో అందరికీ ఈ విషయాలను చెప్పాలను కున్నాడు. 
దీంతో [గామంలోని బల్లా పెద్దా ఎవ్వరూ వికలాంగులు కాకుండా 
చూసుకోవచ్చు అనుకున్నాడు. 





Lasertypeset at PRINTOFAST, 11/4, Old Rajinder Nagar, New Delhi -110060 
and printed at Tara Art Pnnters, Sector V, NOIDA. 


ఈ పుస్తకం నవసాక్షరుల కోసం ప్రచురింపబడింది. మీరు నవసాక్షరులైతే ఈ దిగువ యివ్య 
బడిన (పశ్నాషతాన్ని తెల్ల కాగితం సె రాసి పూర్తిచేసి కింద యివ్యబడిన చిరునామాకి 


po 


Gr న త eo 


ll. 
12. 
13. 


పంపండి. ఇది మాకు ఇంకా మంచి పుస్తకాలు (పచురించేదుకు సహాయపడుతుంది. 


. పూర్తి పేరు 


వయసు 

మాతృ భాష 

బతి 

నెలసరి ఆదాయం 

పూర్తి అడ్రసు 

అక్షరాస్యతకి సంబంధించిన వయోజన వాచకాలలో ఎన్ని భాగాలు మిరు చదివారు? 
చదవడం, రాయడం మిరు ఎకార్యాలలో ప్రయోగిస్తారు? 

మిరు పేపరు చదువుతారా? -- అప్పుడప్పుడు, తీరికవేళల్లో, (ప్రతిరోజూ? 
మీరు పుస్తకాలు చదువుతారా? -- అప్పుడప్పుడు, తీరికవేళల్లో, ప్రతిరోజూ? 
మీకు ఎటువంటి పుస్తకాలు చదవడానికి కావాలి? 

ఈ పుస్తకంలోని విషయం మీకు నచ్చిందా? 

మీరు (పతినెలలో పుస్తకాల కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టగలరు? 


ఈ దిగువ చిరునామాకి పంపించండి : 
సంపాదకీయ విభాగం 
నేషనల్‌ బుక్‌ (స్ట్‌ ఇండియా 
ఎ-5, (గ్రీన్‌ పార్క్‌ 
న్యూఢిల్లీ - 110016 


